Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 


HOS 


INFORMATION 


సత్యమేవ జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 


PUBLISHED BY AUTHORITY 


PART II EXTRAORDINARY 


No.74 


AMARAVATI , FRIDAY , JUNE 11 , 2021 


G.170 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS , Etc. 


--X- 


COMMISSIONER 


GREATER VISAKHAPATNAM MUNICIPAL CORPORATION 


Lr.Roc.No.1346 / 2020 / 21 / DCR . 


Date : 03-06-2021 . 


GVMC 


REVENUE 


PROPERTY TAX 


LEVYING OF PROPERTY TAX ON 


CAPITAL VALUE SYSTEM - DRAFT NOTIFICATION . 


Ref : 1. G.O.Ms.No.198 MA & UD ( J1 ) Dept. , Dt : 24-11-2020 . 


2. Draft Notification Roc.No.1346 / 2020 / A1 / DCR , Dt : 03-06-2021 of GVMC . 


*** 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part - II 


మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ 


డ్రాఫ్ట్ ( ముసాయిదా ) నోటిఫికేషన్ 


( 1955 సంవత్సరపు మునిసిపల్ కార్పొరేషన్ చట్టములోని 198 వ సెక్షన్ ప్రకారము ) 


ఇందుమూలముగా యావన్మంది . నగర ప్రజలకు తెలియజేయునది ఏమనగా ! 
మునిసిపల్ కార్పొరేషన్ సవరణ చట్టము 1955 ప్రకారము తేది 24.11.2020 న జారి చేసిన 
జి.ఓ.ఎం.ఎస్.నెం .198 లోని " ఆస్థి పన్ను విధింపు నియమాలు - 2020 " ననుసరించి , ఆస్తుల 
క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ డిపార్టుమెంటు వారు నిర్ణయించు భవనములు మరియు 
స్తలముల 

ఆధారముగా ఆస్థి పన్ను విధించుటకు 
నిర్దేశించియున్నారు . ఈ విధానము తేది 01.04.2021 నుండి అమలు చేయవలసియున్నది . 


వాటి 


“ మూలధన 


విలువల " 


కావున మునిసిపల్ కార్పొరేషన్ చట్టము 1955 లోని సెక్షన్ 197 , 197 ఎ , 198 మరియు 
199 ప్రకారము ఆస్తి పన్ను విధించుటకు గాను మరియు అట్టి ఆస్తి పన్ను రేటు నివాస 
భవనముల “ మూలధన విలువ " మొత్తమునకు 0.15 % మరియు నివాసేతర భవనముల 
" మూలధన విలువ " మొత్తముపై 0.30 % విధించుటకు కార్పోరేషన్ వారు తమ తీర్మానము నెం . 
1976/2021 తేది . 31.01.2021 నందు ప్రతిపాదించియున్నారు . వివరములు ఈ క్రింది షెడ్యుల్ 
నందు చూపడమైనది . 


షెడ్యూలు 


ఇంటి పన్ను శాతము ( సంవత్సరమునకు ) 


ఖాళీ స్థలంపై 


నివాసభవనములపై 


పన్ను విభాగము 

నివాసేతర భవనములపై ( సంవత్సరమునకు ) 
పన్ను శాతం : 0.15 % పన్ను శాతం : 0.30 % 

పన్ను శాతం : 


0.50 % 


June 11 , 2021 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


3 


1.సాధారణ 


పన్ను 


0.075 % 


0.15 % 


0.25 % 


శాతం 


2. నీటి పన్ను 


0.012 % 


0.025 % 


0.041 % 


శాతం 


3. డ్రైనెజ్ 


పన్ను 


0.017 % 


0.034 % 


0.056 % 


శాతం 


4. లైటింగ్ 


పన్ను 


0.009 % 


0.018 % 


0.030 % 


శాతం 


5. కన్జర్వేన్ని 


పన్ను 


0.037 % 


0.073 % 


0.123 % 


శాతం 


మొత్తం పన్ను 


0.15 % 


0.30 % 


0.50 % 


శాతం 


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 1960 , సెక్షన్ 20 ( 1 ) అనుసరించి ఇంటి పన్ను 
మరియు ఖాళి స్థలము పన్ను మొత్తం పై 8 శాతము లైబ్రరీ సెస్సు విధించవలసి యున్నది . 

ప్రతిపాదిత పన్ను శాతములపై ఏవైనా అభ్యంతరాలు / సూచనలు / సలహాలు వున్న 

ఈ ప్రకటన వెలువడిన 30 దినములలో అనగా తేది . 04.07.2021 లోపు 
లిఖితపూర్వకముగా నగర పాలక సంస్థ కార్యాలయములో దాఖలు పరచవలసినదిగా 
తెలియజేయడమైనది . సదరు కాలవ్యవధి లో వచ్చిన అభ్యంతరాలు / సూచనలు / సలహాలు 
మాత్రమే కార్పొరేషన్ వారికి సమర్పించి వారి నిర్ణయం ప్రకారము ఫైనల్ నోటిఫికేషన్ జారి 


యెడల 


చేయబడును . 


జి . శ్రీజన , 
కమీషనర్ , 


మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


